నం 


నీ 
య 


Ss 
> 


FEN 


చ్‌ 


9}n}nsu| sdA] uouy 


కా? 


https://madhirafamily.wordpress.com/ 


Kiron Type Institute 


గ శ్రీ గణేశ భుజంగమ్‌ - భావార్థముతో- 
01 రణత్‌ క్షుదఘంటా నినాదాభిరామం 
_ చలత్తాండవోద్దండ వత్సద్మతాలమ్‌। 
లసత్తుంది లాంగోపరి వ్యాలహారం 
గణాధీశ మీశాన సూనుం త మీడెే॥ 
మైగుచున్న చిరుగజ్జల సవ్వడిచే మనోహరుడు, తాలము ననుసరించి 


ప్రచండ తాండవము చేయుచున్న పాద పద్మములు కలవాడు, బొజ్జ పై కదలుచున్న 
సర్ప హారము లున్నవాడు, ఈశ్వరపుత్రుడు అగు గణాధీశుని స్తుతించు చున్నాను. 


02. ధ్వని ధ్వంస వీణా లయోల్లాసి వక్రం 
స్ఫురచ్చుండ దండోల్లస దృీజపూరమ్‌ 


గలద్దర్చ సౌగంధ్యలోలాలి మాలం 
గణాధీశ మీశాన సూనుం త మీడె॥ 
ధ్వని అగుటచే వీణానాదమందలి లయచే తెరచిన నోరు కలవాడు, 

ప్రకాశించు తొండముపై విలసిల్లు వీజపూర మున్నవాడు మదజలం కారుచున్న 
బుగ్గలపై అంటుకొన్న తుమ్మెదలు కలవాడు, ఈశ్వర పుత్రుడు అగు గణాధీశుని 
స్తుతించు చున్నాను. 
0౩. ప్రకాశ జ్ఞపారక్త రత్నప్రసూన- 

'ప్రవాల పభాతారుణ జ్యోతిరెకమ్‌। 

ప్రలంబోదరం వక్రతుండైక దంతం 

గణాధీశ మీశాన సూనుం త మీడె॥ 


Kiron Type Institute 2 


Kiron Type Institute 


మ. 3 | ( 
SV YY అగుగూ అం 


| జపాపుష్పము, ఎర్రని రత్నము, పువ్వు, చిగురుటాకు, ప్రాతఃకాల సూర్యుడు 
“| వీటన్నిటి వలే ప్రకాశించుచున్న తేజోమూర్తి, వ్రేలాడు బొజ్జ కలవాడు, వంకరయైన 
, | తొడము ఒకే దంతము కలవాడు ఈశ్వర పుత్రుడు అగు గణాధీశుని స్తుతించు 
_ "చున్నాము. 


04. విచిత్ర స్పురద్‌ రత్నమాలా కిరీటం 
కిరీటోల్లస చ్చంద్రరఖా విభూషమ్‌। 
విభూ షైకభూషం భవధ్వంస హేతుం 
గణాధీశ మీశాన సూనుం త మీడే। 


విచిత్రముగా ప్రకాశించు రత్నమాలా కిరీటము కలవాడు, కిరీటముపై 
తళతళలాడుచున్న చం[దరెఖా భరణమును ధరించినవాడు, ఆభరణములకే 
ఆభరణమైన వాడు, సంసార దుఃఖమును నశింపచేయువాడు, ఈశ్వర పుత్రుడు 
అగు గణాధీశుని స్తుతించుచున్నాను. 


05. ఉదంచ ద్భుజావల్లరి దృశ్యమూలో - 
చ్చల [ద్బూలతా విభమ భాజదక్షమ్‌। 
మరు త్సుందరీ చామరైః సేవ్యమానం 
గణాధీశ మీశాన సూనుం త మీడే॥ 


పైకెత్తిన చేతుల మొదలులు చూడ దగినట్లున్న వాడు కదలుచున్న 
కనుబొమల విలాసముతో ప్రకాశించు నేత్రములు కలవాడు, దేవతాస్రీలచే 
చామరములతో సేవించ బడుచున్నవాడు, ఈశ్వరపుత్రుడు అగు గణాధీశుని 
స్తుతించుచున్నాను. 


Kiron Type Institute 3 


Kiron Type Institute 


| 06. స్ఫురన్నిష్టురా౭ ౭. లోల పింగాక్షితారం 
|) _కృపాకోమలోదార లీలా౭ వతారమ్‌। 
కలాబిందుంగం గీయతే యోగివర్యై- 
ర్లణాధిశ మీశాన సూనుం త మీడె॥ 
ప్రకాశించుచున్నవి, కఠినమైనవి, కదలుచున్నవి, పింగళ వర్ణము కలవి, 
అగు కంటివాపలు కలవాడు, కృపచే కోమలుడై ఉదార లీలాస్వరూపుడు, 


కలాబిందువు నందున్న వాడుగా యోగివరులచే స్తుతింపబడు వాడు, 
ఈశ్వరపుత్రుడు అగు గణాధీశుని స్తుతించుచున్నాను. 


అ మెకాక్షరం నిర్మలం నిర్వికల్పం 
గుణాతీత మానంద మాకార శూన్యమ్‌। 
పరం వారమోంకార మామ్నాయ గర్భం 
వదంతి ప్రగల్భం పురాణం త మీడె॥ 

ఏ గుణాధీశుని ఏకాక్షరము, నిర్మలము, నిర్వికల్పము, గుణాతీతము, 
ఆనందన్వరూవము, నిరాకారము, నంసార నముదమునకవతలి 
తీరమునందున్నది, వేదములు తనయందు కలది అగు ఓంకారముగా పండితులు 
చెప్పుచున్నారో, ప్రగల్ఫుడు, పురాణ పురుషుడు అగు ఆ వినాయకుని స్తుతించు 
చున్నాను. 


08. చిదానంద నాంద్రాయ శాంతాయ తుభ్యం 
నమో విశ్వకర్ర చ హర్ర చ తుభ్యమ్‌ 
నమో౭_ నంతలీలాయ కైవల్య భాసే 
నమో విశ్వబీజ ప్రసీదేశసూనో॥ 


Kiron Type Institute మ 


Kiron Type Institute 


నే జ్ఞానానందముతో నిండినవాడవు, ప్రశాంతుడవు అగు నీకు నమస్కారము. 
విశ్వమును సృష్టించువాడవు, సంహరించు వాడవు అగు నీకు నమస్కారము. 
“అనంతమైన లీలలు కలిగి ఒకడిగానే ప్రకాశించు నీకు నమస్కారము. 


స్ట్‌ ప్రపంచమునకు వీజమైన వాడా! ఈశ్వరపుత్రుడా! ప్రసన్నుడవగుము. 


09. ఇమం సు స్తవం వ్రాతరుత్చాయ భక్తా 
పఠేద్యస్తు మర్వో లభిత్సర్వకామాన్‌ 
గణేశ ప్రసాదేన సిద్ధంతి వాచో 
గణేశే విభా దుర్లభం కిం ప్రసన్న 


ఉదయముననే నిద్రలెచి భక్తితో ఈ మంచి స్తోత్రమును ఏ మానవుడు 
పరించునో అతడు అన్ని కోరికలను పొందును. గణేశుని అనుగహముచే వాక్కులు 
సిద్ధించును. అంతటా వ్యాపించిన గణశుడు పసన్నుడైనచో పొందలేనిది 
ఎముండును? 


// ఇతి శ్రీమత్సరమ హంస పరివ్రాజాకాచార్య శ్రీమచ్చంకర భగవత్సాదాచార్య 
విరచితం శ్రీ గణేశ భుజంగం సమాప్తమ్‌ // 
ఫలం: సర్వకార్య సిద్ది, వాక్సిద్ధి. 


రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేదసే। 

రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః॥। 
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే; 
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే 


Kiron Type Institute 


Kiron Type Institute 5 


Kiron Type Institute 


Kiron Type Institute 


